తిరుప్పావై 


తిరుప్పావై విష్ణువును కిల్తస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల 
గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, 
తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. 


భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని 
గోదా దేవి (ఆండాళ్‌) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ 
వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా 
కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్‌ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది 
పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని 
ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం 
చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ 
నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్మృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, 
వీటిని గానం చేస్తారు. ఆండాళ్‌ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని 
గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. 


పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు 
పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే 
ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ 
శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు 
పట్టింది.విష్టుచిత్సుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, 
గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి 
రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, 
స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ఇది 
ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర 
మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది 
గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం 
మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస 
వ్రతమనీ అంటారు. (గోదాదేవి చేసింది కాత్యాయనీ వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో ఉంది.) 
తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి 
కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ 
సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన. 


వారా, 
లరాలూాూాతలతూూాూాతాెడౌాాయాయాయతయాాతరాాతాః*ఃా 


1.పాశురము 


మార్గళి త్తిజ్ఞల్‌ మది నిరైన్ల నన్నాళాల్‌ 

నీరాడ ప్పోదువీర్‌, పోదుమినో నేరిలైయీర్‌ 

శీర్‌ మల్గ్లుమ్‌ ఆయ్‌ ప్పాడి శెల్వచ్చిరు మీర్‌ కాళ్‌ 
కూర్వేల్‌ కొడున్హ్దొళిలన్‌ నన్దగోపన్‌ కుమరన్‌ 
ఏరార్‌ న్ద కణ్ణి యశోనై యిళంశింగమ్‌ 
కార్మేనిచ్చజ్ఞణ్‌ కదిర్మదియం బోల్‌ ముగత్తాన్‌ 
నారాయణనే నమక్కే పరైతరువాన్‌ 

పారోర్‌ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్‌ 


భావము: సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా-మార్గశీర్ష మాసం 
ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని 
కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని 
మేఘము వంటి శరీరమును, చంద్రునివలె ఆహ్హాదకరుడును , సూర్వ్యునివలె 
తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి 
వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో 
ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల 
వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను 
ఆహ్వానించుచున్నది. 


2.పాశురము 


వైయత్తు వాళ్వర్గాళ్‌ నాముమ్‌ నమ్చావైక్కు 
చ్చెయ్యుమ్‌ కిరిశైగశ్‌ కేళీరో పార్కడలుళ్‌ 

పై యత్తు యిన్ర పరమనడిపాడి 

నెయ్యుణ్ఞోమ్‌ పాలుణ్ణోమ్‌ నాట్కాలే నీరాడి 
మైయిట్టెళుదోమ్‌ మలరిట్టు నాముడియోమ్‌ 
శెయ్యాదన శెయ్యోమ్‌ తీక్కురళై చ్చెన్రోదోమ్‌ 
ఐయ్యముమ్‌ పిచ్చైయుమ్‌ ఆన్షవైయుమ్‌ కైకాట్టి 
ఉయ్యు మారెణ్ణి యుగర్దేలో రెమ్బావాయ్‌. 


భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి 
ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు 
కిలస్తాము. అతనితో కల్షిన విశ్లోష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను 
తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను 
దాల్బము. అనగా శాస్త విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. 
సత్ఫొత్రదానము చేతము. సన్వాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. 
ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు 
యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. 


మరం 
యఆైాత్తాతయాాాాయాెాాడయహాయాాాాంయడయాాయతయరాిు-్హతాయాాూాూ 


3.పాశురము 


ఓంగి యులగళన్ల ఉత్తమన్‌ పేర్పాడి 

నాంగళ్‌ నమ్బ్చావైక్కు చ్చాట్ర్‌ నీరాడినాల్‌ 

తీంగర్రి నాడెల్లామ్‌ తింగళ్‌ ముమ్మారి పెయ్‌ దు 
ఓంగు పెరుమ్‌ శెన్నెల్‌ ఊడు కయలుగళ 
పూంగువతై పోదిల్‌ పొరివణ్ఞు కణ్బడుప్ప 

తేంగాదే పుక్కిరున్లు శీర్‌ త్తములై పటి 
వాంగక్కుడమ్‌ నిరైక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్పశుక్కశ్‌ 
నీంగాదశెల్వమ్‌ నిరైన్దేలో రెమ్బావాయ్‌. 


భావము: ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి 
అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల 
దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు 
లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, 
యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్ఫిక్షమసలు కలుగనే 
కల్లదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత 
ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద 
సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి 
మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక 
గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షిరధారలు అవిరళంగా నిరంతరంగా 
కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని 
చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద! 


( 


స 


(వ 


2 
న్‌ 


ల 
1! 


NE 
ఖో 
ళ్‌ మశ + 


¢ 


4.పాశురము 


ఆళిమకైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్‌ 
ఆళియుళ్‌ పుక్కు ముగున్లు కొడార్తేరి 
ఉఊళిముదల్వ నురువమోల్‌ మెయికరుత్తు 
పాళియందోళుజై పర్పనాబన్‌ కైయిల్‌ 
ఆళిపోశ్‌ మిన్ని, వలమ్బురి పోల్‌ నిన్రదిరిక్టు 
తాళాదే శార్‌ జ్ఞముదైత్త శరమశైపోల్‌ 
వాళవులగినిల్‌ పెయ్‌ దిడాయ్‌ నాంగళుమ్‌ 
మార్గళి నీరాడ మగిళిన్షేలో రెమ్బావాయ్‌ 


భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు 
సముద్రములోని “నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, 
సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ 
శీరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన 
చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా 
గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను 
కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు 
వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ శజేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక 
వెంటనే వర్షింపుము స్వామి! 


మరం 
యఆాత్తాతయాాాాయాెాాడయహాయాాాాంయడయాాయతయతరాిు-్హాయాాూాూ 


5.పాశురము 


మాయనై మన్ను, వడమదురై మైన్టనై 

తూయ పెరునీర్‌ యమునై త్తురైవనై 

ఆయర్‌ కులత్తినిల్‌ తోమ్రమ్‌ మణి విళక్షై 
త్తాయైక్కుడల్‌ విళక్కమ్‌ శెయు దామోదరనై 
తూయోమాయ్‌ వన్టునామ్‌ తూమలర్‌ తూవిత్తాళుదు 
వాయినాల్‌ పాడి, మనత్తినల్‌ శిన్దిక్క 
పోయపిత్షైయుమ్‌ ప్పుగుదరువా నిన్రనవుమ్‌ 
తీయినిల్‌ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్‌ 


భావము: మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్ట ష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు 
ఉత్తర మధురకు నిర్వాహకునిగ “జన్మించాడు. తగు ఎడతిగట్ట మధురకు 
ముదుకి ప్రభువే. యమునా నదితీరమందున్న గల్ల కులమున జన్మించి, ఆ  గొల్లకులాన్ని 
ప్రకాశింపజేన ఏనవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గడ రమును 
కాంతివంత మొనర్చిన దామోదోరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని "నల, మనము ఇతరములైన 
కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార 
వ కల్యాణ గుతములము సంకీర్తన jon ధ్యానించిన -సంచిత పాపములను, ఇక ఆగామి 

పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తవం చేయటం వలన పాపములన్ని 
అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను 
అనుసందించుడు. 


లో 
— 


ig 


యా 


ర | 


al 


అ జ 
చ ( 


a చన. 


ర.పాశురము 


పుళ్ళుమ్‌ శిలుంబినకాణ్‌ పుళ్ళరయ్యన్‌ కోయిలిల్‌ 
వెళ్ళై వి౭శంగిన్‌ పేరరవమ్‌ కేట్టి లైయో 

పిళ్ళా యెళుంది రాయ్‌ పేయ్‌ ములై నంజుజ్జు 
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి 

వెళ్ళత్తరవిల్‌ తుయిల మర్‌ న విత్తినై 

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్‌ యోగిగళుమ్‌ 
మెళ్ళ వెళున్లు ఆరియన్ర పేరరవమ్‌ 

ఉళ్ళమ్‌ పుగున్లు కుళర్‌ చ్లేలో రెమ్బావాయ్‌. 


భావము: అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను 
లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే 
మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ “మేతకు పోదాం రండర్రా!' అంటూ కూస్తూ 
పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మోగిన 
శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి 
రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి 
వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల 
సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ 
శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ 
కలుగకుండునట్లుగ మెల్లగ 'హరి! హరీ! అని అతనిని స్మరిస్తూ చేపిన ధ ని పెద్దగా ధ్వనించి 
మా హృదయాలను చేరి చల్లబరినింది. వణికించింది. మేమంతా మేల్మాన్నాము మరి 
నీవుమాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్ము! రమ్ము! మాతో 
గూడి వ్రతము చేయుము. 


7.పాశురము 


కీశు కీశెన్రెజ్ఞమానై చాత్తకలన్లు ! 

పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో ! పేయ్‌ ప్పెజ్లే ! 
కాశుమ్‌ పిరప్పుమ్‌ కలగలప్పక్షై పేర్తు 

వాశ నరుజ్ఞిళ లాయిచ్చియర్‌ మత్తినాల్‌ 
ఓశై పడుత్త తయిర రవమ్‌ కేట్టిలైయో 
నాయకప్పెజ్ణిళ్ళాయ్‌ ! నారాయణన్‌ మూర్తి 
కేశావనై ప్పాడవుమ్‌ నీకేట్టే కిడత్తియో 

తేశ ముడైయాయ్‌ ! తిర వేలో రెమ్సావాయ్‌. 


KY | లా 
్ష © Fz 
| | స్‌ Pa 
వటం మి స్స 
ఇ న 


rE 
భావము: ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న 
కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప 
కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో 
పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! 
భాగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా 
మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన 
కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞలమై అతని గుణగానం చేస్తున్నాము. 
ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల 
ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి 
ఇంకనూ అలస్యందే రికి? అని 'ఒక గో పకన్యను లేపుతోంది ఆండా తల్లి 


యై 
య్రాాయాయాాయాాంహాయాాలరూాాయాాయా 


8.పాశురము 


కిక్‌ వానమ్‌ వెళ్ళెను ఎరుమై శిరువీడు 

మేయ్‌ వాన్‌ పరన్సనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్లైగకుమ్‌ 
పోవాన్‌ పోగిన్రారై పోగామల్‌ కాత్తున్నై 

కూవువాన్‌ వన్లు నిర్రోమ్‌ కోదుకలముడైయ 
పావాయ్‌ ! ఎళున్లిరాయ్‌ పాడిప్పరైకొణ్ణు 
మావాయ్‌ ! పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాదిదేవనై చ్చెన్రునామ్‌ శేవిత్తాల్‌ 

ఆవావెన్రా రాయ్‌ న్లరుళేలో రెమ్బావాయ్‌. 


భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత 
మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్చ్‌ గా తిరుగాడుతున్నాయి. తోటి 
గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు వ రవలెనని, అట్లు చేపిన అతడు 
చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిపి గో ప్థిగ పోవుటే కే లేత యెంచి 
వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు 
కుతూహలముగనే వున్నదికదా ! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశా, సురరూపుజైన 
కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు 
కావలసిన 'పజై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన 
అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన 
అభీష్టములను వెంటనే నెరవేర్చును. 


9.పాశురము 


తూమణి మాడత్తుచ్చుట్లుమ్‌ విళక్కెరియ 
ధూపమ్‌ కమళ తుయిలణై మేల్‌ కణ్‌ వళరుమ్‌ 
మామాన్‌ మగళే ! మణిక్కదవమ్‌ తాశ్‌ తిరవాయ్‌ 
మామీర్‌! అవళై యెళుప్పీరో ఉన్‌ మగళ్‌ దాన్‌ 
ఉఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్లలో 

ఏ మప్పెరుక్టుయిల్‌ మన్దిరప్పట్టాళో ? 
మామాయన్‌ మాధవన్‌ వైకున్టన్‌ ఎర్రెన్రు 

నామమ్‌ పలవుమ్‌ నవిన్రేలో రెమ్బావాయ్‌ 


భావము: నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు 
వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన 
హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో 
ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను 
లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె 
లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన 
మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ 
శ్రియః పతీ! ఓ పరమపదవాపీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు 
వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను 
లేపుచున్నారు. 


10.పాశురము 


నోట్రుచ్చువర్కమ్‌ పుహిగివ్రవమ్మనాయ్‌ 
మాట్రముమ్‌ తారారో వాశల్‌ తిరవాదార్‌ 
నాట్రత్తుళాయ్‌ ముడి నారాయణన్‌ నమ్మాల్‌ 
పోట్రప్పరైత్తరుమ్‌ పుఖ్ణియనాల్‌ ,పణ్జొరునాళ్‌, 
కూట్రత్తిన్‌ వాయ్‌ విళన్ల కుమ్పకరుణనుమ్‌ 
తోట్లు మునక్కే పెరున్లుయిల్‌ తాన్‌ తన్దానో ? 
ఆట్రవనన్లలుడై యా యరుంగలమే 
తేట్రమాయ్‌ వను తిరవేలో రెమ్బావాయ్‌ 


భావము: నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! 
తలుపును తెరువుము, తలుపును తేదువకపోయినను మానెగాని, నోటినైనను తెజిచి 
పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల 
ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్‌ తల్లి, పరిమళాలను వెదజల్లే తులసి మాలలను 
కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాజై సంతసించి 
మనకు వ్రతోపక రణాలను (పథఖై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ 
రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను 
నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు 
శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్టిలో చేరి మా వ్రతాన్ని పూర్తి 
చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను 


యా 
హా ద దమ ద. మ. .ా 


11.పాశురము 


కట్టుక్క అ వైక్కణంగళ్‌ పలక అక్షు 

శట్రార్‌ తి ఐలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్‌ 
కుట్రమొర్రిల్లొద కోవలర్తమ్‌ పొర్కొడియే 
పుట్రరవల్‌ గుల్‌ పునమయిలే పోదరాయ్‌ 
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్‌ వన్టునిన్‌ 
ముట్రమ్‌ పుహున్టు ముగిల్వజ్ఞన్‌ పేర్పాడ 
శిట్రాదే పేశాదే శెల్వప్పెళ్ఞాట్టి ! నీ 

ఎట్రుక్కు రంగమ్‌ పొరుశేలో రెమ్బావాయ్‌. 


భావము: ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల 
యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలొ గొప్పది. ఆ సమూహాల పాలు 
పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క 
దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని 
పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, 
బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును 
బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు 
మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా 
యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ 
సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక 
అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్టిలో కలిసి యీ వ్రతము 
పూర్తిగావించుము అనుచున్నారు. 


(06 


| న న్డ్‌ | (| (- 
Nd J 


యా 
హా ద దమ ద. మ. .ా 


12.పాశురము 


కనైత్తిళం కట్రెరుమై కమ్రుక్కిరంగి 

నినైత్తుములై వళియే నిన్రుపాల్‌ శోర, 

ననైత్తిలమ్‌ శేరాక్కుమ్‌ నర్‌ చెల్వన్‌ తంగాయ్‌ 
పనిత్తెలై వీళ నిన్‌ వాశల్‌ కజైపటి 

శినత్తినాల్‌ తెన్నిలజ్ఞెక్కోమానైచెట్ర 
మనత్తుక్కినియానై ప్పాడవుమ్‌ నీవాయ్‌ తిజవాయ్‌ 
ఇనిత్త నెళున్దిరాయ్‌ ఈదెన్న పేరుజిక్కమ్‌ 
అనైత్తిల్లత్తారు మజిన్దేలో రెమ్బావాయ్‌ 


భావము: లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. 
ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయై పోయింది. ఇంత సంపద కలిగిన 
గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైనమంచు 
కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలినియున్నాము. పైన మంచు 
కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే 
నింపుకొని వున్నాము. పైన మంచు కురిమటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. 
కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర 
మాధవ సంశ్లే ష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, 
తడిసి కూడా నిన్ను మా గోష్టిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి 
వున్నామమ్మా! ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ 
స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టు బెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము. 
కిలస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి 
తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర 
విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! (నీ 
ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్టిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి 
సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు. 


13.పాశురము 


పుళ్ళిన్‌ వాయ్‌ కీజ్ఞానై పొల్గావరక్కనై 

క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్‌ 
ప్పిక్లైగశెల్లారుమ్‌ పావైక్కళమ్‌ బుక్కార్‌ 

వెళ్ళి యెళున్లు వియాళ ముజజ్జిత్తు 

ప్పుళ్ళుమ్‌ శిలుంబినకాణ్‌ , పోదరిక్కణ్ణినాయ్‌ 
కుళ్ళక్కుళరక్కుడైన్లు నీరాడాదే 

పళ్ళిక్కి డత్తియోపావాయ్‌ ! నీ నన్నాళాల్‌ 
కళ్ళమ్‌ తవిర్‌ ను కలన్టేలో రెమ్బావాయ్‌ 


భావము: కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, 
దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ 
సంకిర్తనం చే స్తూ శ్రీకృష్ణుని సంత్హే షముననుభవింపగోరు గోపికలందరును 
సంకేతస్టలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు 
శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ 
నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న 
గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్గులై వికసించిన 
తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ 
నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ 
విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! 
ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి 
కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్టిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము 
సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును" 
అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు. 


ల్‌ సం లు 77 7777 Er 
| 
న్‌ 
నో 


” ౧ 
(ల 


న 


/////// 111111 


14. పాశురము 


ఉజ్ఞల్‌ పుళైక్కడై తోట్టత్తు వావియుల్‌ 

శెజ్జళునీర్‌ వాయ్‌ నెగిలి న్లాంబల్‌ వాయ్‌ కూంబినకాణ్‌ 
శెజ్జల్పొడిక్కూరై వెజ్‌ పల్‌ తవత్తవర్‌ 

తజ్జల్‌ తిరుక్కోయిల్‌ శజ్ఞిడువాన్‌ పోగిన్రార్‌ 

ఎజ్జలై మున్న మెళుప్పువాన్‌ వాయ్‌ పేశుమ్‌ 

నజ్ఞా యెలున్దిరాయ్‌ నాణాదాయ్‌ నావుడై యాయ్‌ 
శజ్ఞొడు శక్కర మేన్దుమ్‌ తడక్కైయన్‌ 

పజ్ఞయక్కణ్ఞానై ప్పాడేలో రెమ్బావాయ్‌. 


ar 


భావము: ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! 
ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ 
పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్సలాలు ముకుళించినవి. కాషాయంబరులైన 
మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన 
నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని 
వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును 
మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును 
మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె? ; 
ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక 
జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో 
కలిసి పాడెదము. ఇట్లు గోష్టిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున 
వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను 
లేపిచున్నది. 


15. పాశురము 


ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో? 
శిల్లెన్రకై యేన్మిన్‌? నజ్జెమీర్‌ , పోదరుగివ్రేన్‌ 
వల్లె ఉన్‌ కట్టురైగళ్‌ పణ్ణేయున్‌ వాయజిదుమ్‌ 
వల్లీర్లశ్‌ నీజ్జశే, నానేదా నాయుడుగ 

ఒల్లెనీ పోదాయ్‌, ఉనక్కెన్న వేజుడైయై ? 
ఎల్లారుమ్‌ ఫోన్టారో? ఫోన్టార్‌, ఫోన్దెణ్ణిక్కొక్‌ 
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క 

వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్‌. 


భావము: ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది 

జయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! 
లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను. 
బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా! 


లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు 
పడునట్లు పిలువకండి. వస్తాలే! 


బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ 
నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ! 


లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్దులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు 
నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా? 


బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్కజాడవచ్చు కదా! 
లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు? 


బయటివారు - కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను 
సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కిల్రంపగా రమ్ము. ఇట్లు 
చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు అని బయటినుంచి 
సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్టిలోనకి చేర్చుకొన్నారు గోపికలు. 


యా 
హా ద దమ ద. మ. .ా 


16.పాశురము 


నాయగనాయ్‌ నిన్ర నన్దగోపనుజ్రైయ 

కోయిల్‌ కాప్పానే ! కొడిత్తోన్రుమ్‌ తోరణ 

వాశల్‌ కాప్పానే ! మణిక్కదవమ్‌ తాళ్‌ తిరవాయ్‌ 
ఆయర్‌ శిరుమియరోముక్కు అరై పరై 
మాయన్‌ మణివజ్జన్‌ నెన్నెలేవాయ్‌ నేర్‌ న్దాన్‌ 
తోయోమాయ్‌ వన్లోమ్‌ తుయిలెళప్పాడువాన్‌ 
వాయాల్‌ మున్నమున్నమ్‌ మాత్తాదే అమ్మా! నీ 
నేశ నిలైక్కదవమ్‌ నీక్కేలో రెమ్బావాయ్‌. 


భావము: మాకందరకును ప్రభుజైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! 
మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. 
పరిశుద్దులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి 
శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక 
ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. 
గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్టితుడును. ఇంద్రనీల మణివర్ణముగల 
శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పజై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని 
నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్టుగ 
సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పుకుము. మమ్ములను 
అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని 
కావలి వానిని వేడుకొంటున్నారు. 


డా 
య్రాాయాయాాయాాంహాయాాలరూాాయాాయా 


17.పాశురము 


అమ్బరమే , తజ్జీరే శోజే అజమ్‌ శెయ్యుమ్‌ 
ఎమ్బెరుమాన్‌ ! నన్షగోపాలా! ఎళున్లిరాయ్‌, 
కొమ్బనార్కెల్లామ్‌ కొళున్దే ! కులవిళక్కే 
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్‌! అజివురాయ్‌! 
అమ్బర మూడబుతోజ్ఞి యులగలన్ల 

ఉమ్బర్‌ కోమానే ! ఉబిజ్ఞాదెళున్దిరాయ్‌ 

శెమ్‌ పొర్మళ లడిచ్చెల్వా ! బలదేవా ! 
ఉమ్బియుమ్‌ నీయు ముబళ్లేలో రెమ్బావాయ్‌. 


భావము: ద్యారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, 
వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్దితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని 
ప్రాబ్టించోరు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! 
గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మీకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' 
అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ 
కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్దించిరి. ఆయన వేళకుండుట చూచి, 
బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు 
పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను 
నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక 
మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. 


మరం 
యఆాత్తాతయాాాాయాెాాడయహాయాాాాంయడయాాయతయతరాిు-్హాయాాూాూ 


EINES 


ANION ON AON LON LON AO AN 


18. పాశురము 


ఉన్లు మదకళిత్త! నోడాద తోళ్వలియన్‌ 

నన్ట గోపాలన్‌ మరుమగళే ! నప్పిన్నాయ్‌ ! 

కన్షమ్‌ కమళుమ్‌ కుళలీ ! కడై తిరవాయ్‌ 

వన్దెజ్ఞమ్‌ కోళి అశైత్తనకాణ్‌ మాదవి 

ప్పన్టల్‌ మేల్‌ పల్‌ కాల్‌ కుయిలి నజ్ఞల్‌ కూవినగాణ్‌ 
పన్దార్‌ విరలి ! ఉన్‌ మైత్తునన్‌ పేర్పాడ 
చెన్టామరైక్కైయాల్‌ శీరార్‌ వళై యొళిప్ప 

వను తిరువాయ్‌ మగిళిందేలొ రెమ్బావాయ్‌. 


భావము: నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు 
తీయమని ప్రార్దించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న 
ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క 
కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! 
కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి 
మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు 
సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు 
వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ 
భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన 
చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో 
మేలొ సల్పుచునా సరు. 


19.పాశురము 


కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్‌ కట్టిల్‌ మేల్‌ 
మెత్తెన్ర పజ్బశయనత్తిన్‌ మేలేరి 

కొత్తలర్‌ పూజ్ఞిళల్‌ నప్పిన్నై కొంగైమేల్‌ 
వైత్తుక్కిడన్స మలర్‌ మార్చొా ! వాయ్‌ తిరవాయ్‌ 
మెత్తడబ్ఞ్కృణ్ణినాయ్‌ నీ యున్మణాలనై 
ఎత్తనైపోదుమ్‌ తుయిలెళ ఒట్టాయ్‌ కాణ్‌ 
యెత్తనై యేలుమ్‌ పిరివాట్ర గిల్లాయాల్‌ 
తత్తువ మమ్రుత్తగవేలో రెమ్బావాయ్‌. 


భావము: గుత్తి దిపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు 
దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, 
పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై 
పవ్వళంచియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన 
శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్ణలముపై వైచుకొని 
పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే 
అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని 
స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను 
శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును 
తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి 
కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ 
అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవతైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ 
సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు వీశ్రా 
శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు. 


20.పాశురము 


ముప్పత్తు మూవర్‌ అమరర్ము మున్‌ శెమ్ర 
కప్పమ్‌ తవిర్ముమ్‌ కలియే తుయిలెళాయ్‌ 
శెప్పముడైయాయ్‌ తిఅలుజైయాయ్‌ ! శెట్రార్ము 
వెప్పమ్‌ కొడుక్కుమ్‌ విమలా తుయిలెళాయ్‌ 
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్‌ చ్చిరు మరుంగుల్‌ 
నప్పిన్నై నంగాయ్‌ ! తిరువే ! తుయిలెలాయ్‌ 
ఉక్కముమ్‌ తట్టొళియుమ్‌ తన్టున్‌ మణాళనై 
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్‌. 


భావము: ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను 
ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్దతగల ఓ స్వామీ! నిద్రలేచిరీమ్ము. 
ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ 
బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని 
స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ 
జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్దిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల 
వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్లి అతిలోక 
సుందరముగ విరాజిల్లుచున్న ఓ. నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి 
సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేని మీకేమి 
చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట 
పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా పీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన 
వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జాచుకొనుటకు 
ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని 
మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ 
యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్‌ తల్లి 
నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో. 


21.పాశురము 


ఏట్రకలంగ ఇదిరిపొంగి మీదళిప్ప 

మాట్రాదే పాల్‌ శొరియుమ్‌ వళ్లల్‌ పెరుమ్‌ పశుక్కల్‌ 
ఆట్ర ప్పజైత్తాన్‌ మగనే ! యరివురాయ్‌ 

ఉఊట్రముజై యాయ్‌ ! పెరియాయ్‌ ! ఉలగినిల్‌ 
తోట్రమాయ్‌ నిన్ర శుడరే ! తుయిలెళాయ్‌ 
మాట్రారునక్కు వలితులైన్లు ఉన్‌ వా శర్మణ్‌ 

ఆట్రాదు వను ఉన్నడి పణియు మాప్పోలే 

పోట్రియామ్‌ వన్లోమ్‌ పుగళ్‌ ను ఏలోరెమ్బావాయ్‌ 


భావము: పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు 
పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్షిన శ్రీ నందగోపుని 
కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను 
కలియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు 
అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్దుడా! ఆ వేదము చేతనైనను ఎరుక 
పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు 
నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను 
శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః 
పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య 
కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య 
మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము 
కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు. 


యా 
హా ద దమ ద. మ. .ా 


MP— ———— (లకీ 


292.పాశురము 


అంగణ్‌ మాజ్ఞాలత్తరశర్‌ అభిమాన 

బజ్జమాయ్‌ నకు నిన్‌ పళ్లి గ్బాక్కట్టిల్‌ కశ 
శజ్ఞమిరుపార్‌ పోల్‌ వన్దుతలై ప్పెయ్‌ దోమ్‌ 
కింగిణివాయ్‌ చ్చెయద తామరప్పూప్పోలే 
శెంజ్ఞణ్‌ శిరిచ్చిరిదే యేమ్మేల్‌ విళియావో 
తింగళు మాదిత్తియను మెళున్దార్బోల్‌ 
అజ్ఞతణ్ఞిరణ్ణుం కొండు ఎజ్జళ్‌ మేల్‌ నో క్కుదియేల్‌ 
ఎజ్జశ్‌ మేల్‌ చాబ మిళన్దేలో రెమ్బావాయ్‌. 


భావము: ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన 
రాజలందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు 
జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా 
చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క 
వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన 
తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య 
కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు 
కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై 
ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే 
మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! 
యని ఆండాళ్‌ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 


2౩.పాశురము 


మారిమలై ముళజ్ఞూల్‌ మన్నిక్కిడన్లుఐబ్లమ్‌ 
శీరియ శిజ్లరివిత్సుత్తీ విళిత్తు 

వేరిమయిర్‌ పొజ్ల వెప్పాడుమ్‌ పేర్‌ నుదరి 
మూరి నిమిర్‌ న్లు ముళజ్లిప్పురప్పట్టు 
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్‌ 
కోయిల్‌ నిర్రిజ్ఞనే ఫోన్గరుళి కోప్పుడైయ 
శీరియ శిబ్లాపనత్తిరున్లు యామ్‌ వన 
కారియమారాయ్‌ న్లరుళేలో రెమ్బావాయ్‌ 


భావము: వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి 
నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా 
పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన 
శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి 
రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ 
భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య 
సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా 
అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్‌ తల్లి తమ 
మనో నిష్టా న్ని తెలియజేసింది. 


యై 
య్రాాయాయాాయాాంహాయాాలరూాాయాాయా 


24.పాశురము 


అర్రివ్వులగ మళన్షాయ్‌! ఆడిపోట్రి 
చ్చెన్రబ్లుత్తెన్నిలబ్లెశెత్తాయ్‌! తిజిల్‌ వోట్రి 
పొన్రచ్చెగడ ముదైత్తాయ్‌ ! పుగళ్‌ పోటి 

కన్రు కుణిలా వెబిన్లాయ్‌ ! కళల్‌ పోటి 
కువ్రుకుడైయా వెడుత్తాయ్‌ ! గుణమ్‌ పోట్రి 
వెను పగైైక్కెడుక్కుమ్‌ నిన్‌ కైయిల్‌ వేల్‌ పోట్రి 
ఏనైనమ్రన్‌ శేవగమే యేత్తిప్పఖై కొళ్యాన్‌ 
ఇన్రియామ్‌ వన్లోమ్‌ ఇరళ్లేలో రెమ్బావాయ్‌. 


భావము: అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు 
త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! 
సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు 
మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని 
కిర్శూడునట్ల్టు తన్నిన నీ కీర్తి ప్రధలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన 
వత్సాసురుడనే రాక్షసుని. వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిళ్లాసురుడనే రాక్షసుని 
ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును 
కురిపించగా గోవర్ణనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ 
గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు 
మంగళ మగుగాక! ఇట్లు నీ విర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా 
నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. 
కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని 
వేడుకొన్నారు. 


25.పాశురము 


ఒరుత్తి మగనాయ్‌ పిఅన్లు ఓరిరవిల్‌ 

ఒరుత్తి మగనాయ్‌ ఒళిత్తు వళర, 

తరక్కిలా నాగిత్తాన్‌ తీబ్లునినైన్ల 

కరుత్తెప్పి క్షైకజ్స-న్‌ వయిట్రిల్‌ 

నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై 

అరుత్తిత్తు వన్టోమ్‌ , పఖై తరుతియాగిల్‌ 
తిరుర్రక్క శెల్వముమ్‌ శేవగముమ్‌ యామ్పాడి 
వరుత్తముమ్‌ తీర్‌ న్టు మగిళిన్లు ఏలో రెమ్బావాయ్‌. 


భావము: ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, 
అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్తఏక్ష చంద్రునివలె 
పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను 
మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ణముచేసి అతని 
గర్భమున చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్పరముగా ప్రార్థించి 
నీ సన్నిధికి చేరినొము. మీకు యిష్టార్దమైన్‌ 'పజ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు 
మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్టిక పరచు నీ 
శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము 
సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు 
సంపూర్ణమగును. 


యా 
హా ద దమ ద. మ. .ా 


26.పాశురము 


మాలే ! మణివణ్ఞా ! మార్గళి నీరాడువాన్‌ 
మేలైయార్‌ శెయ్‌ వనగళ్‌ వేజ్జువన కేట్టియేల్‌ 
ఇూలత్తై యెల్లామ్‌ నడుజ్ల మురల్వన 

పాలన్న వజ్ఞత్తు ఉన్‌ పాజ్దు-శన్నియమే 

పోల్వన శజ్లజ్లశ్‌, పోయ్‌ ప్పాడుడై యనవే 
శాల ప్పెరుమ్‌ పఖైయే, పల్లాజ్ఞిశైప్పారే 
కోలవిళక్కే, కొడియే, విదామే 
ఆలినిలైయాయ్‌ ! అరుళేలో రెమ్బావాయ్‌. 


భావము: ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి 
శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా 
పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు 
పరికరములను నిన్నద్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు 
వణుకు కల్షించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు సరిగా నీ 
పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పజవంటి వాద్యములు కావలెను. 
మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో 
ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు 
కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మట్టి యాకుమీద పరుండిన 
నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తియగునట్లు 
మంగళాశాసనము చేసి వీనిని ప్రపాదింపుము. 


27.పాశురము 


కూడారై వెల్లుమ్‌ శీర్‌ గోవిన్దా ! ఉన్గన్నై 

ప్పాడిప్పఖై కొణ్ణుయామ్‌ పెబుగెమ్మానమ్‌ 
నాడుపుగళుమ్‌ పరిశినాల్‌ నన్రాగ 

చ్చూడగమే తోళ్‌ వళైయే,తోడే శెప్పూవే, 
పాడగమే,యెన్రవైయ పల్‌ కలనుమ్‌ యామణివోమ్‌, 
ఆజై యుడుప్పోమ్‌, అదన్‌ పిన్నే పాల్‌ శోజు 

మూడ నెయ్‌ పెయ్‌ దు ముళబ్లెవళివార 

కూడి యిరున్దు కుర్‌ స్లేలోరెమ్బావాయ్‌ 


భావము: నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు 
చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పజ' అనే 
వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన 
మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. 
అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు 
కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల 
నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును ఇంకా ఎన్నో 
అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని 
ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి 
మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . 
ఇట్టెన మా వ్రతము మంగలప్రదమైనట్లే! 


28.పాశురము 


క అవైగళ్‌ పిన్‌ శెమ్ర క్కానమ్‌ శేర్‌ న్లుణ్చోమ్‌, 
అజివొన్రు మిల్లాద వాయ్‌ క్కులత్తు ఉన్లన్నై 
ప్పిజివి పె బున్లనై పుణ్ణియమ్‌ నాముజైయోమ్‌ 
కు ఖైవొన్రు మిల్లాద గోవిన్లా !ఉన్గన్నోడు 
ఉటివేల్‌ నమక్కి జ్ఞొళిక్క వొళియాదు 
అటియాద పిళ్లైగళోమ్‌, అన్సినాల్‌ ఉన్లన్నై 
చిబుపేరశైత్తనవుమ్‌ శీజి యరుళాదే 

ఇజైవా నీ తారాయ్‌ పజైయేలో రెమ్బావాయ్‌. 


భావము: ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల 
వెంట అడవికిపోయి, పశువులను మేపి పుంత తిరిగి "పోరేవారము 
వువేకమేమాత్రమును లేలవారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో 
జన్మించటయే మాకు మహాభాగ్యము నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ 
బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ 
కళ్యాణగుణగుణాలతో ప్ర ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము 
తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు 
కోపగించుకోకు! జ్ఞానులు పొందీవీలపున ఆ పద వాద్యమును యీ కారణమున మాకు 
యివ్వననబోకుము- నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని 
గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను “అనుగ్రహించి వ్రతమును 
పూర్తిచేయగ ఆశ్‌ర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు. 


Giz 1 


Ti Gl 
hey Cd 


29.పాశురము 


శిత్తమ్‌ శిణుకాలే వన్లున్నై చ్చేవిత్తు, ఉన్‌ 
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్‌ పోరుళ్‌ కేశాయ్‌ 
పెత్తమ్మేయ్‌ త్రుజ్ణం కలత్తిల్‌ పిఅన్లనీ 

కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్‌ పోగాదు 

ఇత్తై పఖై కొళ్వా నన్రుకాణ్‌ గోవిన్దా ! 
ఎతెక్కుమేళేళు పిఅవిక్కుమ్‌, ఉన్గన్నో 

డుత్తోమే యావోమునక్కే నామాళ్‌ శెయ్‌ వోమ్‌ 
ముత్తిన జ్మామంగశ్‌ మాత్తేలో రెమ్బావాయ్‌ 


భావము: ఓ స్వామి! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే 
లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము 
చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను 
అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన 
నీవుమా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ 
గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పజు' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది 
ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ 
కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును 
చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని 
తొలగించి మమ్ము కృపజొడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత 
ఫలమును అండాళ్‌ తల్లి వివరించింది. 


3౦0.పాశురము 


వళ్ల క్కడల్‌ కజైన్స మాదవనై కేశవనై 

తిజ్ణశ్‌ తిరుముగత్తు చ్చేయితై యార్‌ గెన్నిరైజ్ఞూ 
అజ్లిప్పరై కొజ్జువాత్తై, అణిపుదువై 

పైజ్లమల త్తజిరియల్‌ పట్టర్‌ పిరాన్‌ కోదై శొన్న 
శబ్గత్తమిళ్‌ మాలై ముప్పదుమ్‌ తప్పామే 
ఇబ్గప్పరిశురై ప్పారీరరణ్ణు మాల్వరైత్తోళ్‌ 

శె జ్ఞణ్‌ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్‌ 
ఎణ్గమ్‌ తిరువరుళ్‌ పెత్తిన్సురువ రెమ్బావాయ్‌ 


భావము: ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని 
ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన 
గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పజై' అను వంకతో 
స్వామీ కైంకర్యమును పొందారు. 
వీరు పొందిన యీ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో 
అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్హ (విష్ణుచిత్తుల) 
పుత్రికయైన గోదాదేవి (అండాళ్‌ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ 
కూడి అనుభవించిన ప్రబంధమై , ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది. 


ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున 
అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్లు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే 
ఎజ్జబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: 
పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ 
గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' 
శ్రీసూక్తిమాలిక' గ" ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు 
రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు. 


శ్రీ ఆండాళ్‌ తిరువడిగలే శరణం 


యా 
హూ ద దమ ద. మ. .ా 


